సోమాలియా పైరేట్ల గురించి 
లన్న వ్యాసము 


By VARANASI SREE RAMA KRISHNA - 
AMARAVATHI 


సోమాలియా దొంగల ముఠా గురించి 1--02- 24 


31-01-24 న ఆలిండియా రేడియోలో = సోమాలియా దొంగలు - పాకిస్తానుకు 
చెందిన ఒక నౌకను స్వాధీనము చెర పట్టి స్వాధీనము చేసుకున్నారని - 
భారత్‌ జోక్యం చేసుకొని ఆ నౌకను 


విడిపించిందని వార్తలు వచ్చాయి . అందువల్ల ఈ సోమాలియా గురించి 


అంతర్‌ జాతీయ వార్తలలో కూడా " సోమాలియా పైరేట్లు (+ ఓడ దొంగలు} 
భాలనా నౌకను చేసుకున్నారు అని- తరచూ వార్తలు వస్తూ 
ఉంటాయి . సోమాలి దేశము పైరేట్లకు / దొంగలకు స్వర్గ ధామము 
అనుకుంటూ, ఈ దేశముగురించిన మంచి చెడూ అన్నీ కూడా 
తెలుసుకుందాము . 


ఆఫ్రికా ఖండములో ఒక చిన్న దేశము సోమాలియా .ఈ దేశానికీ 3,025 kM 
సముద్ర తీరము వున్నది . ఈ సముద్ర తీరములో కొంత ఇండియన్‌ ఓషన్‌ ని 
మరికొంత గల్స్‌ అఫ్‌ ఈడెన్‌ ను అనుకోని ఉంటుంది . గల్స్‌ అంటే - ఒక సన్నని 
మార్గము ద్వారా సముద్రపు నీరు లోనికి చొచ్చుకొని వచ్చి - ఒక పెద్ద చెరువులా 
ఏర్పడిన చోటు . మన చెవుని ఉదాహరణగా తీసుకోండి . చెవు బయట ఎంతో 
ఉంటుంది . చెవిలోనికి వెళ్లే రంధ్రము ఎంతో సన్నగా ఉంటుంది . ఈ రంధ్రము 
తరువాత భాగము మళ్ళీ విశాలము అవుతుంది . గల్ఫ్‌ అంటే అట్లా ఉంటుంది . 


సోమాలియా ప్రకృతి సౌందర్యానికి చక్కని బీచులకి ప్రసిద్ధి. 


ఏనాడో - పురాతన గ్రీస్‌ దేశము నుండి అరేబియన్‌ పెనిన్సులా { మూడువైపులా 
నీరువున్న ద్వీపకల్పం ని పెనిన్సులా అంటారు } వచ్చి స్థిర పడిన వారిని 
అరేబియన్లు అంటారు . సోమాలీలు అరబ్బీలు. భాష అరబ్బీ . అందువల్ల వీరికి 
అరబ్బీ దేశాల నుండి మద్దత్తు ఉంటుంది . 


ఈ సోమాలియాలో ఎప్పుడూ ఎదో ఒక అంతర్యుదము ము నడుస్తూ ఉంటుంది 
ప్రభుత్వము మిలటరీ వారి అధీనములో ఉంటుంది . మిలటరీ పాలనలో కూడా 
కొన్ని రకాలు ఉండగా - ఇక్కడ "జుంటా " అన్న రకం మిలిటరీ పాలన 
వున్నది . " జుంటా " అంటే ప్రభుత్వ అధికారము అంతా ఒకటికన్నా 
ఎక్కువమంది మిలిటరీ అధికారుల చేతుల్లో ఉంటుంది . ఈ అధికారులకింద 
ఇంకా కొందరు మిలటరీ అధికారులు సహాయకులుగా వుంటారు . ఈ 
సహాయకులనే జుంటాలు అంటారు . ఇట్లగా చాలా మంది అధికారుల చేతుల్లో 
అధికారము ఉండటం వల్ల - అతి గొప్ప అధికారిని పడదోసి- ప్రభుత్వలోని 
ముఖ్య పదవిని చేచిక్కించుకోవటానికి అని- చిన్న మిలటరీ అధికారులు 
తరచూ తిరుగు బాట్లు చేస్తూ వుంటారు. తిరుగు బాటు చేసే ప్రతి మిలట్రీ 
వాడూ తాను ప్రజల పక్షాన నిలబడి తిరుగుబాటును చేస్తున్నాను అంటూ 
ప్రకటిస్తాడు . ఈ మిలిటరీ తిరుగు బాటునే సోమాలీలో సివిల్‌ వార్‌ అంటారు . 
అందువల్ల ఈ దేశములో ఎప్పుడూ స్థిర మైన ప్రభుత్వము ఉండదు . 


తరచూ తిరుగుబాట్లు జరుగుతూ ఉండటం వల్ల మిలటరీ అధికారులకు 
ఆయుధాలు అవసరం ఉంటుంది . ఆయుధాలను అమెరికా వంటి దేశాలే 
అమ్మతాయి. మిలిటరీ వారు తమ దేశపు పన్నులనుండి ఆయుధాలకు 
కావాల్సిన సొమ్ము చెల్లిస్తారు అనుకుంటే .... తిరుగుబాటు దారులకు కావాల్సిన 
ఆయుధాలకు సొమ్ము ఎక్కడనుండి వస్తుంది ? వీరికి సోమాలియా దొంగల 
నుండీ కొంత వాటా వస్తుంది .దానితో వీరు ఆయుధాలు కొనుక్కుంటారు . 
ప్రత్యుపకారంగా సోమాలీ దొంగలకు ప్రభుత్వ పెద్దలు అండగా నిలుస్తారు . 


దొంగలు వారూ వీరు అని తేడా లేకుండా అన్ని దేశాల వాణిజ్య నౌకలను 
పట్టుకుని తమ స్వాధీనం లో పెట్టుకొని - నౌకలోని సరుకును సముద్రము పాలు 
చేయకుండాను = నౌకా సిబ్బందిని చంపకుండా విడిచిపుచ్చటానికి గానూ 
లక్షల కొద్దీఅమెరికన్‌ డాలర్లు డిమాండ్‌ చేస్తారు . ఇక అన్ని దేశాలు కూడా 
లక్షల కొద్దీ అమెరికన్‌ డాలర్లను దాచుకొని వుండవు కదా ? అందువల్ల తమ 
దగ్గర- {ఆక్షణం లో} తగినన్ని డాలర్లు లేని దేశాలు - అమెరికాను శరణు 
చొచ్చి డాలర్లు తెచ్చుకుంటాయి . డాలర్లు అప్పు ఇచ్చిన అమెరికా - అప్పు 
పొందిన దేశాలనుండి చౌకగా ముడి ఖనిజాలను = ఆహార పదార్దాలను దిగుమతి 
చేసుకుని - వాటిని తన ప్రజలకు అందుబాటులోకి తెస్తుంది . సోమాలీలు ఈ 
డాలర్లను వెచ్చించి ఆయుధాలను కొంటారు కాబట్టి ఇది కూడా అమెరికాకి 
లాభం ఇస్తుంది .అమెరికా ఈ సోమాలీ దొంగలను కట్టడి చేస్తుంది కానీ - 
సందర్భాన్ని పట్టి నింపాదిగా అలోచించి , కొంత మెతక వైఖరి కనపరుస్తూ 
చేస్తూ ఉంటుంది. 


ఇహ సోమాలీకి 3,025 [1౫ సముద్ర తీరము వుంది కదా ? అమెరికా 
తనదేశములో వున్నా ప్లాస్టిక్‌ చెత్త- మెడికల్‌ చెత్త - ఎలక్ట్రానిక్‌ చెత్త అంతటినీ ఈ 
సోమాలిలో వున్న చిన్న చిన్న ర 

కంపెనీలకు పంపిస్తుంది . ఈ కంపెనీలు ఆ చెత్తను పర్యావరణ కు ముప్పు 
కలగని విధంగా 

రీసైకిల్‌ చేయాల్సి ఉంటుంది . కానీ ఈ కంపెనీలు వచ్చిన చెత్తను వచ్చినట్లు 
తమ సముద్రంలో పారవేస్తుంది . నేడు సోమాలీ తీరము టన్నుల టన్నుల 
ప్లాస్టిక్‌ చెత్త తో నిండి ఉంటుంది . అమెరికా చెత్తను స్వీకరించి - అమెరికాను 
శుభ్రంగా ఉంచటంలో సోమాలీ బాగా ఉపయోగ పడుతుండటం వల్ల కూడా -- 
సోమాలి దేశము పట్ల అమెరికాకు ఒక మెతక వైఖరి వుంది. 


మన దేశములో మున్సిపాలిటీ గ్రామ పంచాయితీ వంటి వి ఉంటే - వాటికి 
చెత్తను నిర్మూలించాల్సిన చట్టపరమైన భాద్యత ఉంటుంది . కానీ సోమాలీ 
మున్సిపాలిటీలకు ఈ భాద్యత లేదు . అందువల్ల సోమాలీ లోని అధిక భూ 
భాగము కూడా చెత్త మరియు కుళ్ళు పదార్ధాలతో ఉంటుంది 


. సోమాలీదొంగలు ఒకసారి అనుకోకుండా - యుద్దము లో వాడే బాంబులను 
మూసుకు వెడుతున్న - ఒక ఉక్తేన్‌ నౌకను చెర పట్టారు తాము ఆ నౌకను 
నీటిలో ముంచి వేస్తాము లేదా ఆ బాంబులన్ని ంటిని నిప్పు వేసి అంటిచుతాము 
అని బెదిరించి న ఈ సోమాలీ దొంగలు ఉక్రేన్‌ దేశము ద్వారా 32 లక్షల 
అమెరికన్‌ డాలర్లు రాబట్టు కున్నారు . వీరి సంపాదన ఆ రేంజి లో ఉంటుంది . 


సోమాలి దొంగల చేతిలో ఒక ఓడ 


సోమాలియా దొంగల చేతికి చిక్కిన MV Faina అనే నౌక కు 
సంభందించిన నిజమైన కథతో పాటు చిన్న చిన్న విజ్ఞ్యాన పరమైన 
విషయాలు కూడా కొన్ని చెపుతాను. 


MV అనగా మెర్చెంట్‌ వెహికల్‌ { అనగా ప్రైవేట్‌ నాక) 


ప్రపంచము లోని అనేక భాషలకు సంస్కృతము మూలము. 
సంస్కృతము 1500 - 500 నుండీ ఉన్నట్లు లిఖిత పూర్వక ఆధారాలు 
కనపడుతాయి . సంస్కృతం ఇండో యూరోపియన్‌ లాంగ్వేజీ కుటుంబము 
లోది . ఇదే భాషా కుటుంబము లోని సాల్విక్‌ అనే భాష ను మాట్లాడే 
ప్రజలు వున్న భూ భాగములో పెద్ద భాగాన్ని ఉక్రేన్‌ అని ఆ సాల్విక్‌ 
భాషను మాట్లాడే వారిని ఉక్రేనియన్‌ లు అని అంటారు. 


మనము చెప్పుకోబోతున్న Faina అన్న నౌక ఉక్రేన్‌ కి లోని బడా 
వ్యాపారులకు చెందినది . 


ఈ నౌక "రోల్‌ ఆన్‌ / రోల్‌ ఆఫ్‌ నౌక" అనే కేటగిరీలో ని నౌక. అంటే 
ఏవస్తువు నైనా సరే - ఒక చక్రాల బండిలో పెట్టి ఈ నౌకలోకి ఎక్కించ వచ్చు 
- లేదా దింపేయ వచ్చు . ఈ నౌక నిర్మాణం అలా ఉంటుంది . ఇందువల్ల 
ఓడలలోని సరుకును పెద్దగా సౌకర్యాలు లేని ఓడరేవుల్లో కూడా 
దింపవచ్చు - ఎక్కించవచ్చు .అట్లాగే ఎటువంటి సామాన్యమైన కూలి 


ద్వారానైనా కూడా సరుకును ఎక్కించ వచ్చు దించవచ్చు . ఇప్పుడు 
మనము నౌకలలో వుండే రకాలలో ఒక రకము తెలుసుకున్నాము . 


Faina అనే నౌక ఉక్రేన్‌ దేశపు వ్యాపారస్టులది - కానీ ఇది 861126 అనే 
వూరు పేరు లేని ఒక చిన్న దేశములో రిజిస్టర్‌ అయ్యి ఉంది . ఒకదేశము 
యొక్క ఓడ - వేరే దేశములో రిజిస్టర్‌ అయినపుడు దాన్ని "ఫ్లాగ్‌ అఫ్‌ 
కన్వీనియన్స్‌ షిప్‌" అంటారు. 


పన్నులు ఎగవేయటానికి - తమ దేశపు చట్ట పరిధినుండి 
తప్పించుకోవటానికి - వ్యాపారంలో తమను అధికంగా ప్రశ్నించకుండా 
ఉండటానికి గానూ = నౌక సొంత దారులు తమ నౌకలను "వ్హాగ్‌ అఫ్‌ 
కన్వీనియెన్స్‌" కింద- చిన్న చిన్న దేశాలలో రిజిస్టర్‌ చేస్తారు . ఈ 
రిజిస్టేషన్‌ ఫీజు ద్వారా చిన్న చిన్న దేశాలు డాలర్లు సంపాదిస్తాయి. . ఈ 
ఓడ రొండు దేశాలలోని నౌకాశ్రయాలలో ఎటువంటి ఆటంకము లేకుండా 
తిరుగుతుంది .ఈ బెలిజ్‌ దేశము పక్కనే మెక్సికో దేశము వున్నది. నౌక 
ఓనర్లు ఉక్రేన్‌ లో వున్న 0616552 అనే పట్నంలో వుంటారు . ఈ పట్టణము 
ఉక్రేన్‌ లోని పెద్ద నౌకా వ్యాపార కేంద్రము . 2022.రష్యా ఉక్రేన్‌ యుద్ధములో 
ఈ పట్టణము కూడా టార్గెట్‌ ఐయ్యింది . 


సోమాలి పైరేట్లు (నౌకా దోపిడీ ముఠా } ఈ నౌకను 25 September 
2008,న తమ స్వాధీనము చేసుకున్నారు . తాము కోస్ట్‌ గార్లులము అని 
నమ్మ పలికి వీరు ఓడలోకి ప్రవేశించారు . ఈ ముఠా కి నాయకుడు 
Mohamed Abdi హస్సన్‌. ఓడలో 21 మంది సిబ్బంది వున్నారు 
. ముగ్గురు ఇందులో ఒకరైన Vladimir Kolobkov, అనే రష్యన్‌ , 
తనకు వచ్చిన బిపీ తట్టుకోలేక మరణించాడు . ఇప్పుడు ఇరవై మంది 
మిగిలారు. 


ఈ నౌక తన సరుకులతో కెన్యా దేశములో వున్న మోంబాసా అనే 
ఓడరేవుకు వెడుతున్నది అని అధికారిక సమాచారము . లోపలి సరుకు 
ఏమిటి అన్నది ఎవరికి తెలియదు . దీనిలో రష్యాలో తయారు ఐన 47 
యుధ్ధ ట్యాంకులు - రాకెట్‌ లాంచర్లు = బాంబులు = యాంటీ ఎయిర్‌ క్రాఫ్ట్‌ 


గన్నులు - తుపాకులూ తూటాలు వంటివి వున్నవి . కానీ ఓడలోని 
కాగితాలను పట్టి - ఆ ఆయుధాలు కెన్యా దేశానికి కాక - సుడాన్‌ లో 
వున్న జుబా అనేచిన్న ఓడ రేవుకు పోతున్నట్లు తేలింది . 


సోమాలీ దొంగలు ఈ నౌకను స్వాధీనము చేసుకొని చెరపట్టి - ఆయుధాలతో 
నిండిన ఈ ఓడను పేల్చి వేస్తాము అని బెదిరించి న ఇరవై మిలియన్‌ 
అమెరికన్‌ డాలర్లు కావాలని డిమాండ్‌ చేసింది . డిమాండ్‌ ఎలా చేస్తారు ? 
అంటే ఎదో ఒక అంతర్‌ జాతీయ టీవీ వారికి వీడియో తో కూడిన వార్తను 
అంద చేస్తారు. ఈ వార్తను చూసి ఎవరు బెదిరితే వారు వచ్చి బేరసారాలకు 
దిగుతారు . 


పైరేట్లు మొదట డబ్బు అడిగి -- తరువాత మాకు డబ్బు వద్దు కానీ - 
నౌకను సోమాలియా దేశం తీసుకుపోతాము = మాకు ఏ కోస్ట్‌ గార్డులు 
అడ్డంకులు కల్పించ వద్దు అని డిమాండ్‌ చేసింది . నౌకలో ఆయుధాలు 
వున్నవి - అవి ఉగ్రవాదులకు చిక్కుతాయి ఏమో ? అన్న భయంతో 
అమెరికా జోక్యం చేసుకొని - తన నౌక చుట్టూ తన నౌకలను మోహరించి - 
ఆయుధాలు వున్న ఈ నౌక కదలకుండా కట్టడి చేసి ఆ ఆయుధాలు బె 
ఓడరేవుల్లోనూ కూడా దింపే అవకాశం లేకుండా చేసింది .ఇక చేసేది ఏమీ 
లేక సోమాలీ దొంగలు " మేము ఏమైనా కొన్ని చిన్నచిన్న ఆయుధాలు 
దింపుకొని వాటిని అమ్ము కుంటాము దానికైనా ఒప్పుకొండి అని అమెరికాని 
కోరింది. 


రుష్యా , సోమాలియా , ఉక్రేన్‌ అమెరికా మరియూ ఇంగ్లాండ్‌ దేశాలు కలిసి 
ఈ ఓడను విడిపించి తీసుకో వాలని నిర్ణయించుకున్నాయి. ఈ నౌక తన 
సరుకులతో కెన్యా దేశములో వున్న మోంబాసా అనే ఓడరేవుకు 
వెడుతున్నది అని చెప్పుకున్నాము కదా ? ఆ కెన్యా దేశము వారు ఓడను 
విడిపించే ప్రయత్నాలలో పాల్గొన లేదు. 


ఓడను పట్టుకున్నది సోమాలీ దేశానికీ చెందిన దొంగలు క దా? అందువల్ల 
సోమాలీ దేశము " మా దేశపు దొంగలను మీరు తుదముట్టిస్తే మాకు 
అభ్యంతరం లేదు " అని చెప్పి ఊరుకుంది . అప్పుడు సోమాలీ దేశములో 
అంతర్గత తిరుగుబాటును ప్రోత్సహిస్తూ ఉన్న Harakat al-Shabaab 
౩l-ముజాహిదీన్‌ -- అనే మిలిటెంట్‌ =-= దొంగలను ప్రోత్సహించి = " ఓడను 
వదిలివసెేిటందుకు అమెరికానుండి డబ్బు గుంజండి లేదంటే ఓడను 
బాంబులతో సహా తగుల పెట్టండి లేదా నీటి లో ముంచి వేయండి. ఓడలో 
ఉన్న మీరు మతం కోసమని ఆత్మాహుతికి సిధ్ధ పదండి " " అనే పిలుపు 
ఇచ్చాడు స్‌ 

Harakat al-Shabaab al-ముజాహిదీన్‌ అనే మిలిటెంట్‌ సంస్థ అనేది-- 
ఇస్లాం మత సంప్రదాయాలను అనుసరించి సోమాలియాలో ప్రభుత్వ 
పాలన సాగాలని డిమాండ్‌ చేస్తూ = ఆయుధాలు చేబూని = సోమాలియా 
దేశపు మిలిటరీ తో యుద్దము చేస్తూ ఉంటుంది .వారికీ డబ్బు కావలి కదా 
? వారికి ఈ పైరేట్లే డబ్బు వనరులు . పైరేట్లకు అలంటి నాయకులే 
వెన్నెముక య 


అమెరికాఒక పెద్దన్న లాగా అందరి మీదా కర్ర పెత్తనము చేస్తూ ఉంటుంది 
అని ఒక అభిప్రాయము వున్నది . కానీ ఇలాంటి పరిస్థితులు వచ్చినపుడు 
ప్రపంచాన్ని రక్షించే భాద్యత మరియూ దానికి అయ్యే ఖర్చూ కూడా 
అమెరికాకే తగులుతూ ఉంటుంది . ఇలాంటి భాద్యత తీసుకున్నందు 
వల్లనే అనేక దేశాలు అమెరికాని ఆశ్రయించుతాయి . 


అమెరికా డబ్బు చెల్లించటానికి నిరాకరించి ఓడ కదలకుండా నిర్బంధించి 
ఉంచింది . ఈ నిర్బంధాన్ని తట్టుకోలేని సోమాలీ పైరేట్లు - ఉక్రేన్‌ లో ఉన్న 
ఓడ సొంత దారులకు కబురుపెట్టి - " "మీరు అమెరికాను ఒప్పించి - మాకు 
డబ్బిచ్చి మీ ఓడను - అందులోని ఆయుధాలను విడిపించుకోండి = లేదా 
బాంబులన్నింటిని పేల్చి వేస్తాము" అని డిమాండ్‌ చేశారు . 
చేయబోయ నష్టాన్ని ఊహాతీతము చేయటమే ఉగ్రవాదుల వ్యూహము . 
దీన్ని ట్విన్‌ టవర్స్‌ ధ్వంసం లో కూడా ప్రదర్శించారు. సముద్రము మధ్యలో 


ఉన్న ఓడలో = వందలాది బాంబులు మంటలలో కాలి పేలుతూ ఉంటే ఎలా 
ఉంటుందో ? దేన్నీ నష్ట పరుస్తుందో?" అన్నది ఎవరి ఊహకు అందలేదు 
_అందువల్ల- 5 February 2009 న ఉక్తేన్‌ లోని ఈ నౌక 
యజమానులు 32 లక్షల అమెరికన్‌ డాలర్లు ఉఆఆదొంగల ముఠాకు చెల్లించి 
తమ నౌకను విడిపించుకున్నారు . నౌకలో ని 20 మంది సిబ్బంది ఉక్రేన్‌ 
చేరుకున్నారు . చివరికి ఓడ కెన్యాలో ఉన్న మోంబాసా ఓడ రేవుకు 
చేరుకుంది . కెన్యా దేశము ఈ ఓడలోని యుద్ధ ట్యాంకులను - 
బాంబులను - మందుగుండును ఏమి చేసిందో -- ఎవరికీ తెలియ నివ్వలేదు 


అందువల్ల మనము కెన్యా దేశము గురించి కూడా ఎప్పుడో ఒకప్పుడు 
తెలుసుకోవాల్సిందే వ 


m7 లో 


బా als) ' 


ABOVE IS MV Manifa 
పరిశోధన వివరణ సమర్పణ వారణాసి శ్రి రామ కృష్ణ అమరావతి 


సోమాలీ దొంగల చేతిలో మరొక ఓడ 


సోమాలీ దొంగలు చెరపట్టి నిర్బంధంలోకి తీసుకున్న నౌకలలో అతి పెద్దది 
MV Manifa (మనీఫా) . ఇది - గల్స్‌ దేశాలనుండి వివిధ దేశాల ఆయిల్‌ 
రిఫైన్రీలకి ఒకే దెబ్బలో 2.2 Million barrels క్రూడ్‌ ఆయిల్‌ ని తీసుకు 
వెళుతుంది . సౌదీ అరేబియా కి చెందిన ఒక ధనిక కుటుంబము దీని 
ఓనర్లు. వీరు పెట్టిన ఆయిల్‌ కంపెనీ లో ఇలాంటి ఓడలు 19 

వున్నవి . దీనిని బట్టి చూస్తే దుబాయ్‌ సేట్లు పెట్రోల్‌ వల్ల ఎంత 
సంపన్నులయ్యారో అనేది మన అంచనాకు అందదు . 


ఓడను మొదట వెస్ట్‌ ఆఫ్రికాకు చెందిన లైబీరియా దేశము లో రిజిస్టర్‌ 
చేశారు - ఇది కూడా ఫ్లాగ్‌ అఫ్‌ కన్వీనియెన్స్‌ కింద రిజిస్టర్‌ అయ్యింది . 
ఇలారెజిస్టర్‌ చేయటం అనేది తన సొంత దేశానికి పన్నులు ఎగవేసే టందుకే 
అని ఇంతకు ముందే వివరించాను. ఇప్పుడు ఏమిటంటే ఎంత 
కోటీశ్వరునికైనా సరే పన్ను ఎగవేతకు మించిన ఇష్టము ఉండదు . 
దేశసంపదను ఉపయోగించుకొనేకదా బాగు పడ్డాను - పన్ను కడితే - అది 
చిట్టచివరికి ఆయన దేశప్రజలకే కదా ఉపయోగ పడేది? అని ఆలోచించరు 
ఇంట్లోని సొమ్ము బయటికి పోయినట్లు ఫిల్‌ అవటం ప్రతి వ్యాపారికి ప్రకృతి 
నేర్పిన ధర్మం ? చివరికి ఎందుకో ఈ కూడా Kk సౌదీ అరేబియా రిజిస్టేషన్‌ 
తీసుకుంది i 


ఇకముందు మనము తెలుసుకో బోతూ ఉన్న సోమాలీ దొంగల 
నాయకుడు - పేరు Mohamed Abdi హస్సన్‌ నాయకత్వం లో 
పనిచేస్తుంన్న దొంగల ముఠా 5 November 2008,న ఈ నౌకా 
సిబ్బందిని చెర పట్టి ఓడను నిర్భందించినది . ఈ క్రూడ్‌ ఆయిల్‌ నౌక సౌదీ 
అరేబియా నుండి అమెరికా కు - వయా == కేప్‌ అఫ్‌ గుడ్‌ హాప్‌ 
వెడుతున్నది . {కేఫ్‌ అఫ్‌ గుడ్‌ హాప్‌ అనేది సౌత్‌ ఆఫ్రికాని అంటుకుని 
వున్న అట్లాంటికు మహాసముద్రము యొక్క తీర భాగము .అట్లాంటిక్‌ 
మహాసముద్రము మనకు ఉన్న సముద్రములలో రొండో పెద్ద సముద్రము 
దీని తీర రేఖ 85,133,000 km2 (32,870,000 56 ౧౫|).ఉంటుంది. 
ప్రపంచములోని 17% భూభాగాన్ని దీని ద్వారా చేరవచ్చు } ఇతర 
ప్రపంచ దేశాలనుండి - ఆఫ్రికా యూరోపు - ఆసియ దేశాలను ఈ 
సముద్రమే విడదీసింది }. 


ఈ సౌదీ నౌక అమెరికాకి పోతూ - కెన్యా దేశానికి 830 కిలోమీటర్ల ఆవల 
ఉండగా - దాన్ని సోమాలియా దొంగలు పట్టుకున్నారు . నౌకలో 25 మంది 
సిబ్బంది = ఓడ నిండా క్రూడ్‌ ఆయిల్‌ వుంది . ఓడ విలువ 150 మిలియన్‌ 
యు యూ ఎస్‌ డాలర్లు అని చమురు విలువ 100 మిలియన్‌ యు ఎస్‌ 
డాలర్లు అని లెక్క కట్టారు . మనము గమనించాల్సింది ఏమంటే కెన్యా 
ప్రస్తాపన ఇక్కడకూడా వచ్చింది . సోమాలియా దొంగలు సముద్రములోపల 
వందల కిలోమీటర్ల దూరం కూడా చొచ్చుకు పోయి ఓడలను హైజాక్‌ 
చేస్తూ వున్నారు అని. 9 JanNUary 2009 న నౌక సొంత దారులు $3 
మిలియన్‌ డాలర్లు చెల్లించి ఈ ఓడను విడిపించుకున్నారు . ఇట్లాటి 
వాటివల్ల మీ బండిలో పడే పెట్రోల్‌ విలువ ఇంకో పావలా పెరుగుతూ 
ఉంటుంది 


ఇది కాక SAaMho Dream అనే సౌత్‌ కొరియన్‌ నౌక ఆయిల్‌ తో ఇరాక్‌ 
నుండి అమెరికా వెడుతూ ఉండగా దాన్ని కూడా నిర్బంధించి = ఆ నౌకను 


విడిచి పుచ్చి నందుకు గానూ సోమాలీ దొంగలు తొమ్మిది మిలియన్‌ 
అమెరికన్‌ డాలర్లు తీసుకున్నారు . పైరేట్‌ దొంగల తరపుఫున పని చేసిన 
మధ్యవర్తి ప్రెస్‌ వారితో Mohamed అనే తమ నాయకుడు ఈ 
సొమ్ముఇస్తే గానీ ఓడను వదలవద్దు అని మాకు ఆర్డర్లు వేసాడు అని 
చెప్పాడు. ఓడ ను 271 రోజుల పాటు సోమాలీ దొంగల అదుపులో ఉండి 
చివరకి బయట పడింది . లేదంటే ఓడను Haradheere, అనే చోటుకు 
పంపించి వేస్తాము అని బెదిరించాడు. హారదీరే అనేది సోమాలియా లోని 
ఒక ఓడరేవు .దొంగిలించిన ఓడను అక్కడికి తరలించి దానిలోని సరుకు 
అమ్ముకుంటారు -ఆపై దానిని గాలికి వదిలేస్తే అది తుప్పు పట్టి చిల్లులు 
పది దాని అంతటా అది సముద్రములో మునిగి పోతుంది . 


పై నౌకా నిర్చంధాలకు సోమాలీ లో ఉన్న Mohamed Abdi హస్సన్‌. 
అనే అయన నాయకుడు. గల్ఫ్‌ అఫ్‌ ఈడెన్‌ ను మరియూ సోమాలి 
సముద్ర తీరాన్ని ఆధారం చేసుకొని - చాలా పైరేట్‌ గ్రూప్‌ లు పని చేస్తూ 
ఉంటాయి . సముద్రాలలో తిరిగి చేపలు పట్టే వారు - ఒక ముఠాగా మారి 
ఒక నాయకుని ఎన్నుకుంటారు . ఆపై తమకు ఉన్న సముద్ర 
అనుభవంతో -పైరేట్లు గా మారి అనేక గ్రూప్‌ లు ఏర్పరుస్తూ వుంటారు 
ఎవరికీ రాజకీయ అండదండలు వుంటాయో వారు దొంగల గుంపులన్ని టి 
మీదా లీడర్‌ అవుతాడు . ఈ లీడర్‌ ల నుండి సోమాలీ రాజకీయ 
నాయకులు వాటాలు పొందుతూ వుంటారు. 


హస్సన్‌ ఒక పారిశ్రామిక వేత్త , ఒక రాజకీయ వేత్త , మరియూ ఒక సోమాలీ 
దొంగల ముఠా కి ముఖ్య నాయకుడి గా ఎప్పుడు ఏది అవసరమైతో 
అప్పుడు ఆ పాత్రలు పోషించే మనిషి . Hobyo-Harardhere 
Piracy Network అనే పేరిట ఒక దొంగల ముఠానెట్వర్క్‌ స్థాపించాడు. 
పైరసీ అంటే నౌకా పరిశ్రమలలోని ఒక పరిశ్రమ అని ఇతని అభిప్రాయం . 
2005 - నుండీ 2012 ఇతడు తన పరిశ్రమను కొనసాగించి తరువాత 
దానిని మూసి వేసి తాను దోచుకున్న సొమ్మును నిజమైన పరిశ్రమలలో 


పెట్టుబడిగా పెట్టటం ప్రారంభించాడు .అంతర్జాతీయ 5పారిశ్రామిక వేత్తగా 
చెలామణి అవటం ప్రారంభించాడు . 


ఒక సోమాలి దొంగల లీడర్‌ గురించి 6-02-24 


నౌకా నిర్భంధాలకు సోమాలీ దొంగలు ఫెమస్‌ అయితే -- ఆ దొంగలకు 
నాయకుడు గా Mohamed Abdi హస్సన్‌. అనే అయన ఫెమస్‌ 
ఇతనికి పెద్ద నోరు అని మారు పేరు { బిగ్‌ మౌత్‌ = అనగా మాట్లాడకుండా 
ఆగలేని వారు అని అర్దము = వీరు అదీ ఇదీ అని కాకుండా తమగురించి 
కూడా మాట్లాడేస్తూ వుంటారు 1] .ఈ పేరుతోనో దొంగలతో చలామణి 
అయ్యేవాడు. సినిమాల్లో విలన్‌ కి మారు పేరు ఉంటుంది కదా = ఇది 
అట్లాగా అన్నమాట . 


ఇతడు hawiyుe =హవియే అనే తెగకు చెందిన మనిషి . ఎన్నో తరాల 
కిందట సమాల్‌ లేదా సామాలి లేదా సామేలు , అనే పేరుతో పిలవబడిన 
ఒక వ్యక్తి సంతానమే విస్తరించి విస్తరించి అంతా కలిసి సోమాలీ ప్రజలు 
అయినారని సోమాలీ లు నమ్ముతారు .ఇందువల్ల మేమందరం ఒకే ఇంటి 
వారము అన్న ఫీలింగ్‌ సోమాలీలలో ఉంటుంది . .వీరు మాట్లాడే భాష 
సోమాలీ - ఇదోపియా దేశములోను అధికారభాష . ఇక కెన్యాలో ఒక 
జాతీయ భాష. కెన్యాలో కూడా అధికులు సోమాలీ భాష వాడుతూ ఉంటారు 
. ఈ భాషాభి మానము కొద్దీ కెన్యా వారు - సోమాలీలను భాయి భాయీ గా 
చూస్తూ వుంటారు .భాష మూలకంగా వీరు ఒకరిని ఒకరు ప్రేమించుకుంటూ 
వుంటారు . ఇక సోమాలి భాషని అరబిక్‌ లిపిలో రాస్తారు . అందువల్ల 
వీళ్ళపై అరబ్‌ దేశాల వారికి కూడా ప్రేమ ఉంటుంది . ఈ అరబ్బీలో వుండే 
సోమాలి లిపిని సోమాలిలో ని మేధావి ఒకరు లాటిన్‌ అక్షరాలు కల లిపిగా 
మార్చారు . ఈ దేశము చట్ట ప్రకారము సోమాలి భాష లిపి లాటిన్‌ లిపి లో 
ఉంటుంది. 


ఇక ప్రస్తుతానికి వస్తే - Mohamed Abdi హస్సన్‌ పుట్టిన హవియే తెగకు 
మొదటి మూల పురుషుడు - మొహ్మద్‌ ప్రవక్తకు కజిన్‌ బ్రదర్‌ అని జనం 
నమ్ముతారు . అన్ని దేశాల్లోనూ కులము మతమూ ప్రజలపై ప్రభావితం 
చూపుతాయి. కాబట్టి ఈ తెగలోని పూర్వికులు అనేకులు సోమాలీ 
నాయకులు అయ్యారు . అందువల్ల Mohamed Abdi హస్సన్‌ 
నాయకత్వ లక్షణాలు తెచ్చుకొని- మొదట దొంగల సామ్రాజ్యము తదుపరి 
- పారిశ్రామిక సామ్రాజ్యము - ఆపై అధికార సామ్రాజ్ఞ్యము ఏర్పరిచాడు - 
-2005 నుండి 2012 వరకూ అనేక నాకా దొంగ తనాలు చేసి ఆ సొమ్ముని 
అంతర్జాతీయ కంపెనీలలో పెట్టుబడులు పెట్టాడు . నేడు మీరు తాగే ఒక 
కూల్‌ డ్రింక్‌ లో ఇతని పెట్టుబడి కూడా ఉండొచ్చు. 


ఇతడు పారిశ్రామిక సామ్రాజ్యము కంపెనీలు } స్థాపించిన వెంటనే అనేక 
దేశాధినేతలు "దాసోహం దాసోహం=- రండి మా దేశం వచ్చి పెట్టు బడులు 
పెట్టండి" అని I Mohamed Abdi హస్సన్‌. ని ఆహ్వానించారు ఆ 
ప్రపంచంలోని ఏ ధనవంతుడినీ కూడా - నీకీ డబ్బు ఎట్లా వచ్చింది అని 
ప్రశ్నించకుండానే అతడికి పూజలు చేస్తారు . ఇండియా తో సహా ఎక్కడనైనా 
అంతేను అని తెలుసుకోవాలిసి వుంది . 


ఇతడు వ్యాపార వేత్త గా మారినాక అనేక దేశాలు Mohamed Abdi 
హస్సన్‌ అహ్వానించి, అతడు తమ దేశం నిరాటంకంగా వచ్చి పోవటాన్ని కి 
వీలుగా అతనికి పాస్పోర్ట్‌ లు ఇచ్చాయి . ఇతని వద్ద ఒక "డిప్లొమాటిక్‌ 
పాన్‌ పోర్ట్‌ "కూడా వుంది. 

డిప్లొమాటిక్‌ ప్యాస్పోర్ట్‌ అంటే - ఏమిటో చూద్దాము . ఇతనికి 
మలేసియావెళ్ళాడు .డిప్లొమాటిక్‌ పాస్పోర్ట్‌ వుంది కనుక - అతన్ని 
మలేసియా పోలీసులు అరెస్ట్‌ చేయకూడదు . కోర్టులు అతన్ని వివిచారించ 
కూడదు - విమానాశ్రయాల్లో అతన్ని ఆపకూడదు .ఆపిన ఉద్యోగిదే నేరం . 
ఇలా ఒక డిప్లో మాటిక్‌ పాస్పోర్టుని కలిగివున్న వ్యక్తిని ఆపేరే అనుకోండి . 
అప్పుడు- ఆ వ్యక్తిని కాక అతనికి పాన్‌ పోర్ట్‌ ఇచ్చిన దేశాన్ని 
అగౌరవపరిచినట్లు .బేఖాతరు చేసినట్లు భావిస్తారు . రెండు దేశాల మధ్య 


వున్నా ఒక ఒప్పందం మేరకే డిఫ్లమాటిక్‌ పాస్పోర్ట్‌ ఇవ్వబడుతుంది కాబట్టి 
- ఆ ఒప్పందం ఉల్లంఘన జరిగిందన్న భావంతో ఆ తరువాత ఆ రెండు 
దేశాల మధ్య కయ్యాలు మొదలవుతాయి . 


Mohamed Abdi హస్సన్‌ కి డిఫప్లో మాటిక్‌ పాస్పోర్ట్‌ వుంది అంటే అతన్ని 
ఎదో ఒక దేశము ఇతడు మా దేశము తరుఫున ముఖ్య వ్యక్తి అని చెప్పింది 
అని అర్హము . ఎవరు చెప్పారో నిందానంగా తెలుసుకుందాము . లిబియా 
దేశానికి Muammar గడ్డాఫీ అనే ఆయన 1969 నుండి 2011 వరకూ 
లిబియాని పాలించాడు . ఈ గడ్డాఫీ - Mohamed Abdi హస్సన్‌ ని తమ 
జాతి ( అరబ్‌ జాతి } గర్వించ దగ్గ హీరో అని పొగిడి - ఇతనిని తమ 
దేశంలో జరిగే అధికారిక ఉత్సవాలకు ఇతనిని ముఖ్య అతిధిగా 
ఆహ్వానించాడు . డబ్బు ఉంటే చాలు ఎలాంటి గౌరవాలు ఐనా దక్కుతవి 
అనేదానికి ఇది ఉదాహరణ . 


2010 నుండి ఇతని నేరసామ్రాజ్యాన్ని - Al-Shabaab అనే మిలిటెంట్‌ 
గ్రూప్‌ స్వాధీనం చేసుకోవటం మొదలు పెట్టింది . ఇతడు వారితో రాజీ పడి- 
తాను ఓడలనుండి సొమ్ము సంపాదించినపుడల్లా ఆ5$100,000 
చెల్లిస్తానని ఒప్పందం చేసుకున్నాడు . ఇది చూడటానికి డబ్బు ఒప్పందం 
లాగా వున్నా-- ఎదుటి పక్షం వారి దెబ్బకు హస్సన్‌ బాగా బెదిరి పోయాడు 
అని తెలుపుతోంది . 


ఇక్కడితో ఇతని ఎదుగుదల ఆగి పోయి తరుగుదల మొదలైంది . ఇతడి 
మీద ప్రేమను పోగొట్టు కోలేని సోమాలీ దేశపు ప్రెసిడెంట్‌ - ఇతడి మీద 
మోపబడిన నేరాలన్నింటి ని- ఇతను కోరిన క్షమాపణ పురస్కరించుకొని 
రద్దు చేసి నట్లు ప్రకటించాడు . ఈ ప్రెసిడెంట్‌ గారే Mohamed Abdi 
హస్సన్‌ కి డిఫప్లొమాటిక్‌ పాస్‌ పోర్ట్‌ ఇప్పించిన వ్యక్తి అని అప్పుడు బయట 
పడింది . ఇతడు దొంగ తనాలు మాని ఆ పని తన కొడుకుకు 
అప్పగించాడు . ఇతడు తండ్రి ఇచ్చిన సొమ్మును తీసుకెళ్లి కెన్యాలో మత్తు 
పదార్థాల పండించటం లో పెట్టు బడి పెట్టాడు . 


హస్సన్‌ ఓపిక లని పులి అయినాడు అప్పుడు బ్రెజిల్‌ వారు ఇతని పని 
పట్టాలి అని రహస్య నిర్ణయం తీసుకున్నారు. .2012 లో , ఇంటర్‌ పోల్‌ 
ద్వారా ఇతని పేరుమీద లుక్‌ అవుట్‌ నోటీసు జారీ చేయించారు . అట్లాగా 
ఇతడు అంతర్జాతీయ నేరస్థుడు అయినాడు . అంతర్జాతీయ నేరస్తులకు - 
ఏదేశము రక్షణ ఇవ్వకూడదు - కాబట్టి డిప్లొమాటిక్‌ పాస్పోర్ట్‌ వంటివి 
అరెస్టును ఆపలేవు. 

ఇది ఇట్లా జరుగుతుండగా Mohamed Abdi హస్సన్‌ బిగ్‌ మౌత్‌ కాబట్ట 
అనగా ఎక్కువగా మాట్లాడే అలవాటు వున్నా వాడు కాబట్టి పత్రికల 
వాళ్ళని = టీవీల వాళ్ళని పోగేసి వాళ్ళకి ఇంటర్వ్యూలు ఇస్తూ వచ్చాడు . 
గద్ద ల వంటి మేము దొంగతనాలు మాని వేసి శాంతి కాపాతాళము 
అయినాము అని స్టేట్మెంట్లుఇచ్చాడు | 

అప్పుడు బెల్జియం నుండి ఒక సినిమా కంపెనీ వారు ఇతని దెగ్గరికి వచ్చి " 
నీ జీవీతం- పాపము చేసినందుకు నీవు పాస్పాత్తాప పడటం వంటివి 
వంటివి ప్రపంచానికి స్పూర్తి దాయకంగా వున్నవి = చేసిన పాపానికి 
పాస్పాత్తాప పడిన గొప్ప హీరో లాగా చూపిస్తూ నిన్ను పెట్టి- నీజీవిత 
కథను ఒక సినిమా తీస్తాము " అని చెప్పారు. 

సినిమాలో నటించాలని హాసన్‌ 2013 లో బెల్జియం వెళ్ళాడు . ఇతడు 
బెల్జియం లో విమానం దిగంగానే ఇతడిని అక్కడి పోలీసులు అరెస్ట్‌ చేసి 
కోర్టుకు పంపారు . 2009 లో బెల్జియం కి చెందిన ఒక డ్రెడ్లింగ్‌ నౌకను 
ఇతడు చెరపట్టగా - ఆ నేరం మీద ఇతన్ని విచారించి -MAarCh 2016 లో 
ఇతనికి ఇరవై యేండ్ల జైలు శిక్ష విధించారు . 


సినిమా తీస్తామని వచ్చింది బెల్జియం గూఢచారి విభాగం వారేనని = వారు 
ఈ మెగా దొంగ యొక్క అసలు విక్నెస్‌ మీదా దెబ్బకొట్టి తెలివిగా అతడిని 
పట్టుకుని విచారించారని - ప్రంపంచము బెల్జియం దేశాన్ని మెచ్చుకుంది . 
తెలుగు సినిమాల్లోవిలన్‌ కూడా తనకు వున్నా బలహీనత వల్లే ద్దోరికి 
పోతాడు .మన దేశం వదిలి పారిపోయిన నేరస్థుల పట్ల మనము ఇట్లాటి 
ప్రయత్నాలు ఏ మన్నా చేశామా అని వెతుకుతూ వున్నాను- ఉంటే 


రాస్తాను ? చిత్త శుద్ది ఉంటె మనకూ ఎదో ఒక దారి దొరికి ఎవర్నో ఒకర్ని 
పట్టుకొనే ఉంటాము . 


పరి శోధన వివరణ - వారణాసి శ్రి రామకృష్ణ అమరావతి . 
2 the end —-------------- 


